Registered No. HSE -49/2016 


OF ANDIS 


DODO 


IS 


GOVERNME 
GOVE 


ADESH 


02 


do 


SOLO 


1 


S 


TUTTO 


0KO 


RIGHT TO 
INFORMATION 


जपत 


1 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 33 


AMARAVATI, FRIDAY , AUGUST 18 , 2017 


G . 154 


PART II - MISCELLANEOUS NOTIFICATIOSN OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 

Andhra Pradesh Commission for Backward Classes 


NOTIFICATION No. - 20 
The Andhra Pradesh Backward Classes Commission is scheduled to tour East Godavari District 
as per the dates mentioned below for conduct of Public Hearing 

Therefore , Individuals / Organisations and Applicants who have earlier submitted their Repre 
sentations / Requests / Applications to the Commission are requested to attend the Public Hearing on the 
dates mentioned below . The exact Venue will be intimated by the District Collector of the concerned 
District . 
Date & Place of 

Caste /Category 
Visit 
From 22 -03 -2017 

Group Change 
10 :30 AM onwards (1 ) Yadava (Golla ) (2) Nagavamsam (Nagavamsa ) (3) Krishna Balija (Dasri, Bukka ) (4 ) 
East Godavari Koppula Velamas ( 5 ) Polinati Velamas (6 ) Sathani ( Chattada Srivaishnava ) (7 ) 
District. Turupukapus (Gajula Kapus ) (8) Gavara (9 ) Karikalabhakthulu , Kaikolan or Kaikala 

(Sengundam or Sengunther) (10 ) Kummara or Kulala , Salivahana ( 11 ) Viswabrahmin 
(Ausula , Kamsali, Kammari, Kanchari, Vadla (Vadra , Vadrangi) and Silpis , Viswakarma 
( 12 )Goud [ Ediga,Gowda (Gamalla) , Kalalee ,Goundla , Srisayana (Segidi)] and Settibalija 
of Visakhapatnam , East Godavari , West Godavari and Krishna Districts ( 13 ) Devanga 

Sought for Inclusion 
( 1) Mailarla (2) Kondavetagandu (3) Brahmin (4 ) Gula (5) Rowla , Rowlo , Raula 
(6 ) Adivelama, Velama, Padma Velama (7 ) Neyyala (8 ) Vysya, ValluvaPandari, 
Valluvasatani, Valluvadasari ( 9 ) Archaka Brahmin (Siva Archakas) (10 ) Tolu 
Bommalatavallu ( 11) Gajula Balija ( 12 ) Kapu, Telaga, Ontari, Balija 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , August 18 , 2017 


The Commission has already published questionnaires in six modules and placed at http :/ / 
www.ap. gov.in / notification - on- questionnaire/ . The public are hereby requested to download the same 
and mail their opinions to A.P .Commission for Backward Classes at e-mail apcbc1993 @ gmail.com or 
submit personally at the time of Public Hearing. 

All are requested to select good speakers from each caste / community among themselves and 
represent their community either for inclusion or group change and objections for effective arguments 
before the Commission during the Public Hearing held at Kakinada . 


A . KRISHNA MOHAN , 

Member Secretary . 


ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమీషను 


ప్రకటన నెం . 20 
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమీషను ఈ క్రింద తెలిపిన తేదీల నుండి తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ విచారణ 
చేపడుతుంది . కావున ఇదివరకు విజ్ఞాపనలు సమర్పించినవారు / సంస్థలు ఈ క్రింద తెలిపిన తేదీలలో బహిరంగ విచారణకు 
హాజరుకావలసినదిగా కోరడమైనది . బహిరంగ విచారణజరుగు వేదికను సంబంధితజిల్లాకలెక్టరు వారిచే ప్రకటన ఇవ్వబడుతుంది . 


తేది మరియు 

కులము 
జరుగుస్థలం 
2017 మార్చి 22 

గ్రూపుమార్పుకోరినవారు 
ఉ ॥ 10 : 30 గం|| ల నుండి (1) యాదవ (గొల్ల) ( 2 ) నాగవంశము (నాగవంశ ) ( 3) క్రిష్ణబలిజ (దాసరి , బుక్క ) (4 ) కొప్పులవెలమలు ( 5) 
తూర్పుగోదావరి జిల్లా, 

|పోలినాటి వెలమలు (6) సతాని ( చట్టాడ శ్రీవైష్ణవ ) (7 ) తూర్పుకాపులు లేక గాజులకాపులు (8 ) గవర 
( 9) కరికాళ భక్తులు , కైకోలన్ లేక కైకాల ( సెంగుండమ్ లేక సెంగుంతర్ ) ( 10) కుమ్మర లేక కులాల , 
శాలివాహన (11) విశ్వ బ్రాహ్మణ ( ఆశుల , కంసాలి , కమ్మరి, కంచారి , వడ్ల ( వడ్ర , వడ్రంగి ) మరియు శిల్పులు , 
విశ్వకర్మ ( 12)గౌడ్ ( ఇడిగ ,గౌడ (గమళ్ళ ) కలాలి ,గౌండ్ల , శ్రీశయన ( సెగిడి ) మరియు శెట్టిబలిజ ( విశాఖపట్టణము, 
తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి మరియుకృష్ణాజిల్లాలు ) ( 13 ) దేవాంగ 

కులాలను చేర్చమన్నవారు 
(1) మైలర్ల ( 2) కొండవేటగాండ్లు ( 3) బ్రాహ్మిణ్ (4) గుల ( 5)రౌలాస్ (6) ఆది వెలమ , వెలమ , పద్మ వెలమ 
( 7) నెయ్యల ( 8) వైశ్య , వల్లువపందరి , వల్లువసతాని, వల్లువ దాసరి (9 ) అర్చక బ్రాహ్మిణ్ (శివ అర్చక ) 
| ( 10 ) తోలు బొమ్మలాటవాళ్లు ( 11 ) గాజుల బలిజ (12) కాపు, తెలగ , బలిజ , ఒంటరి 


గమనిక :-కమీషనుచే 6రకాల కొలమాన ప్రశ్నావళిలను ప్రచురించి వెబ్ http: // www. ap . gov. in / notifica 
tion - on -questionnaire / లో ఉంచడంజరిగినది .కావున వెబ్సైట్లో నుండి ప్రశ్నావళిలను తీసుకొని, పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ 

వెనుకబడిన తరగతుల కమీషను ఇ - మెయిల్ apcbc1993 @ gmail. com కు పంపడము లేక ప్రత్యక్షంగా బహిరంగ 
విచారణకు వచ్చినప్పుడు అందజేయవలసినదిగాకోరడమైనది . 

వెనుకబడిన తరగతుల్లో చేర్పు కోరుకున్న కులము లేక గ్రూపుమార్పుకోరిన కులము మరియు ఆక్షేపణ తెలుపు 
వర్గమునకు సంబంధించినవారు కలసికట్టుగా ( ఏకగ్రీవంగా ) మంచి వక్తలను ప్రతి కులము నుండి ఎంపిక చేసుకొని , వారి 
ద్వారా సముచితమైన వాదనలను కాకినాడలో నిర్వహించు బహిరంగ విచారణ సభలో కమీషను ముందు వినిపించవలసినదిగా 
కోరడమైనది . 


ఎ . కృష్ణ మోహన్ , 
సభ్యకార్యదర్శి . 


ANDHRA PRADESH GAZETTE , August 18 , 2017 


Andhra Pradesh Commission for Backward Classes 


NOTIFICATION No. - 21 
The Andhra Pradesh Backward Classes Commission is scheduled to tour East 
Godavari District as per the dates mentioned below for conduct of Public Hearing . 
The District Collector has notified the Venue as follows. 


Date & Place of 

Caste / Category 
Visit 
From 22 - 03 - 2017 

Group Change 
10 : 30 AM ( 1) Yadava (Golla ) (2) Nagavamsam (Nagavamsa) (3) Krishna Balija (Dasri, Bukka ) (4) 

onwards , Koppula Velamas ( 5 ) Polinati Velamas (6 ) Sathani (Chattada Srivaishnava ) (7 ) 
Seminar Hall, Turupukapus (Gajula Kapus) (8 ) Gavara (9) Karikalabhakthulu , Kaikolan or Kaikala 

Rangaraya (Sengundam or Sengunther ) ( 10 ) Kummara or Kulala , Salivahana (11) Viswabrahmin 
Medical College, l (Ausula, Kamsali, Kammari, Kanchari, Vadla (Vadra , Vadrangi) and Silpis , Viswakarma 

Kakinada , ( 12 ) Goud (Ediga, Gowda (Gamalla ), Kalalee ,Goundla , Srisayana (Segidi) ] and Settibalija 
East Godavari of Visakhapatnam , East Godavari, West Godavari and Krishna Districts (13) Devanga 
District. 

Sought for Inclusion 
(1) Mailarla (2 ) Kondavetagandu (3) Brahmin (4 ) Gula (5 ) Rowla, Rowlo , Raula 
(6 ) Adivelama, Velama, Padma Velama (7) Neyyala (8 ) Vysya , ValluvaPandari, 
Valluvasatani, Valluvadasari (9 ) Archaka Brahmin (Siva Archakas) ( 10 ) Tolu 
Bommalatavallu (11) Gajula Balija (12) Kapu, Telaga, Ontari, Balija 


The Commission has already published questionnaires in six modules and placed at http :/ / 
www. ap.gov .in /notification -on - questionnaire / . The public are hereby requested to download the same 
and mail their opinions to A . P.Commission for Backward Classes at e-mail apcbc1993 @ gmail. com or 
submit personally at the time of Public Hearing. 

All are requested to select good speakers from each caste / community among themselves and 
represent their community either for inclusion or group change and objections for effective arguments 
before the Commission during the Public Hearing held at Kakinada . 


A . KRISHNA MOHAN , 

Member Secretary. 


ANDHRA PRADESH GAZETTE, August 18 , 2017 


ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమీషను 

ప్రకటన నెం . 21 
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమీషను ఈ క్రింద తెలిపిన తేదీల నుండి తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ 
విచారణ చేపడుతుంది .కావున ఇదివరకు విజ్ఞాపనలు సమర్పించినవారు/ సంస్థలు ఈ క్రింద తెలిపిన తేదీలలో బహిరంగ విచారణకు 
హాజరుకావలసినదిగా కోరడమైనది . సంబంధిత 

జిల్లాకలెక్టరువారిచే సమావేశపు వేదిక ఈ క్రింది విధముగా నిర్ణయించడమైనది . 
తేది మరియు 

కులము 
జరుగుస్థలం 
2017 మార్చి 22 

గ్రూపు మార్పుకోరినవారు 
ఉ ॥ 10 : 30 గం ॥ ల నుండి , |( 1 ) యాదవ (గొల్ల) ( 2 ) నాగవంశము (నాగవంశ ) ( 3) క్రిష్ణబలిజ (దాసరి , బుక్క ) ( 4) కొప్పులవెలమలు (5) 
సెమినార్ హాలు , పోలినాటి వెలమలు (6 ) సతాని ( చట్టాడ శ్రీవైష్ణవ) (7) తూర్పుకాపులు లేక గాజులకాపులు (8) గవర 

|( 9 ) కరికాళ భక్తులు , కోలన్ లేక కైకాల ( సెంగుండమ్ లేక సెంగుంతర్ ) ( 10 ) కుమ్మర లేక కులాల , 
రంగరాయ వైద్య కళాశాల, 

శాలివాహన ( 11 ) విశ్వ బ్రాహ్మణ ( అశుల , కంసాలి , కమ్మరి , కంచారి, వడ్ల ( వడ్ర , వడ్రంగి ) మరియు శిల్పులు, 
కాకినాడ , 

విశ్వకర్మ (12 )గౌడ్ (ఇడీగ ,గౌడ (గమళ్ళ ) కలాలి ,గౌండ్ల , శ్రీశయన ( సెగిడి ) మరియు శెట్టిబలిజ ( విశాఖపట్టణము, 
తూర్పుగోదావరి జిల్లా, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి మరియుకృష్ణాజిల్లాలు ) ( 13 ) దేవాంగ 

కులాలను చేర్చమన్నవారు 
(1 ) మైలర్ల ( 2) కొండవేటగాండ్లు ( 3) బ్రాహ్మిణ్ (4 ) గుల (5)రౌలాస్ ( 6 ) ఆది వెలమ , వెలమ , పద్మ వెలమ 
( 7) నెయ్యల (8 ) వైశ్య , వల్లువపందరి , వల్లువసతాని, వల్లువ దాసరి (9) అర్చక బ్రాహ్మిణ్ (శివ అర్చక )| 
( 10 ) తోలు బొమ్మలాటవాళ్లు ( 11 )గాజుల బలిజ (12 ) కాపు, తెలగ , బలిజ , ఒంటరి 


గమనిక :- కమీషనుచే 6రకాల కొలమాన ప్రశ్నావళిలను ప్రచురించి వెబ్ http : // www.ap. gov. in / notifica 
tion - on -questionnaire / లో ఉంచడంజరిగినది .కావున వెబ్సైట్లో నుండి ప్రశ్నావళిలను తీసుకొని, పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ 
వెనుకబడిన తరగతుల కమీషను ఇ - మెయిల్ apcbc1993 @ gmail .com కు పంపడము లేక ప్రత్యక్షంగా బహిరంగ 
విచారణకు వచ్చినప్పుడు అందజేయవలసినదిగా కోరడమైనది . 

వెనుకబడిన తరగతుల్లో చేర్పుకోరుకున్న కులము లేక గ్రూపుమార్పుకోరిన కులము మరియు ఆక్షేపణ తెలుపు 
వర్గమునకు సంబంధించినవారు కలసికట్టుగా ( ఏకగ్రీవంగా ) మంచి వక్తలను ప్రతి కులము నుండి ఎంపిక చేసుకొని , వారి 
ద్వారా సముచితమైన వాదనలను కాకినాడలో నిర్వహించు బహిరంగ విచారణ సభలో కమీషను ముందు వినిపించవలసినదిగా 
కోరడమైనది . 


ఎ . కృష్ణ మోహన్, 
సభ్య కార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . ap . egazette .cgg . gov . in 


